శ్రీః 
ఏకవక్తమహారుద్రసహిత 


శ్రీ బగలాముఖీ దేవ్యుపాసన 


ఏకవక్తమహారుద్రసహిత 
త బగలాముఖీ దేవీ దేవాలయం 


ఆర్రపడియ, నెల్లూరు జల్లా. సెల్‌ : 9490949297 


శ్రీః 


ఏకవక్తమహారుద్రసహిత 


శ్రీ బగలాముఖీ దేవ్యుపాసన 


ముద్రణ : 24-02-2017, మవోళివరాత్రి 
ప్రతులు : 100 

పేజీలు :40 

వలరూ. : అమూల్వం 


© RAVI MOHAN RAO, M.Sc., M.A., 
Dandy House, 
Flat No : 404, Janjanam Complex, 
Opp. I Town Police Station, 
CHIRALA-523 155, Prakasam Dist. 
Cell : 9440115411 


D.TP. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. Karshak Art Printers, 


Cell : 9966156263 HYDERABAD 


ఓం గం ఓం గణపతయే నమః 


శ్రీః 
శ్రీగురుభ్యో నమః 
శ్రీదక్షిణామూర్తయే నమః 


శ్లో॥ శాన్తం త్రిణేత్రం విధుకాన్తిశుభ్రం - సంవిభ్రతం దోష్మశుభైః చతుర్శిః | 
ముకాక్షమాలాం కలశం సుధాయాః - శ్రీజ్ఞానముద్రామపి పుస్తకంచ॥ 1 

శ్లో॥ దివ్యామృరం చన్షనగన్థలే పైః - సముజ్ఞ్వలాంగం మణిరత్నకైః చ | 
వీరాసనస్థం చ శశాంకచూడం - శ్రీ దక్షిణామూర్తిగురుం స్మరామి ॥ 2 

శ్లో హోత్రాగ్ని-హౌత్రాగ్ని-హవిష్య-హోతృ - హోమాది-సర్వాకృతి భాసమానమ్‌ । 
యద్‌బ్రహ్మ తద్బోధవితారిణీభ్యాం - నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్‌ ॥ 38 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


/ నమో బగలాముఖ్రా // 


ధ్యానశ్లోకమ్‌ 
శ్లో॥ పీతాననాం శశిధరాం పరిపీతవస్తాం 
మాల్యాదికాబ్బునవిభూషణభూషితాంగీమ్‌ / 
సింహాసనోపరిగతాం బగలాముఖీం తాం 
త్యకాం నమామి ధృతముద్గరవైరిజిహ్వామ్‌ ॥ 


హ్రీం 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


॥ నమో బగలాముళ్లా // 
fo 


శ్రీ బగలాముఖ మహావిద్యామంత్రః 

శ్లో॥ బగలాస్యా మహావిద్యా మనం వక్ష్యే సనాతనమ్‌ | 
యస్యోచ్చారణమా త్రేణ సర్వస్తమృఫలం లభేత్‌ ॥ 

శ్లో॥ ప్రణవః స్థిరహృద్‌ వాణీ శ్రీః కామో బగలాముఖీ | 
జే౭_న్తా ద్వాదశార్జోలి యం వహ్నిజాయాసమన్వితః ॥ 

శ్లో॥ బగలాస్యా మహావిద్యా మంత్రోలి యం కథితః ప్రియే | 
యస్య విజ్ఞానమాత్రేణ సర్వస్తమ్బీ భవేన్నరః i 


2 


ఓం హ్లీం ఐం శ్రీం క్లీం బగలాముఖ్యై స్వాహా | 


శ్రీ బగలాముఖ మంత్రమ్‌ 


ఓం హ్రీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం స్త్రమృయ జిహ్వాం 
కీలయ బుద్దిం నాశయ హ్హీం ఓం స్వాహా । 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


శ్రీ బగలాముఖీయంత్రమ్‌ 


నమో బగలాముఖ్రై 
బగలాస్యా మహావిద్యా పీఠం శ్రీయంత్రరూపకమ్‌ । 
వక్ష్యామి తత్స్వరూపం చ శృణుష్వ పరమేశ్వరి i 
చతురస్రం ్రివృత్తణ్బ పత్రషోడశకం తథా । 
అష్టదలబ్బు మన్వస్రం దశారజ్బ్చ దశారకమ్‌ ॥ 
అష్టారకం త్రికోణబ్బు బైందవం చార్చయేత్షమాత్‌ । 
బగలాస్యా మహావిద్యా యన్రమేతత్ములేశ్వరి i 
చతురస్రం త్రివృత్తణ్బ పత్రషోడశకం తథా । 
అష్టదలబ్బుతుశ్చక్రం సృష్టిచక్రం వరాననే ॥ 
స్థితిచక్రం తు మన్వస్రం దశారజ్బ దశారకమ్‌ | 
అథావ్టారం త్రికోణబ్బు బైందవం సంహృతిర్భవేత్‌ i 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 7 


శ్రీ బగలాముఖీ హృదయమ్‌ 


ఓం అస్య శ్రీబగలాముఖీ హృదయమాలామంత్రస్య నారద బుషి, అనుష్టుప్‌ 
ఛందః, శ్రీబగలాముఖీ దేవతా, హ్రీం భీజం, క్తీం శక్తి, ఐం కీలకం, శ్రీబగలాముఖీ 
వరప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః 
బుషిన్యాసః : ఓం నారద బుషయే నమః శిరసి, ఓం అనుష్టుప్‌ ఛందసే నమో 
ముఖే, ఓం శ్రీబగలాముఖ్యై దేవతాయై నమః హృదయే, ఓం హ్లీం బీజాయ నమో 
గుహ్యే, ఓం క్షీం శక్తయే నమః పాదయోః, ఓం ఐం కీలకాయ నమః సర్వాంగే. 
అథ కరన్యాసః, హృదయన్యాసః 

ఓం హొం అంగుష్టాభ్యాం నమక ఓం క్తీం తర్జనీభ్యాం నమః, ఓం ఐం 
మధ్యమాభ్యాం నమః, ఓం హ్రీం అనామికాభ్యాం నమః, ఓం క్తీం కనిష్టికాభ్యాం నమః, 
ఓం ఐం కరతలకరపృష్టాభ్యాం నమః, ఓం హ్రీం హృదయాయ నమః, ఓం క్తీం శిరసే 
స్వాహా, ఓం ఐం శిఖాయై వషట్‌, ఓం హ్లీం కవచాయ హుం, ఓం క్లీం నేత్రత్రయాయ 
వౌషట్‌, ఓం ఐం అస్త్రాయ ఫట్‌, ఓం హ్రీం క్తీం ఐం భూర్చువస్సురోమితి దిగ్బంధః - 

ధ్యానం : 

శః! పీతాంబరాం పీతమాల్యాం పీతాభరణభూషితామ్‌ । 

పీతకంజపదద్వంద్వాం బగలాం చింతతే9 నిశమ్‌ ॥ 1 

ఇతి ధ్యాత్వా పంచముద్రయా సంపూజ్య 
శ్లో పీతశంఖగదాహస్తే పీతచందనచర్చితే । 

బగలే మే వరం దేహి శత్రుసంఘవిదారిణి ॥ 2 


8 శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


ఇతి సమ్రార్థ్య ఓం హ్హీం క్లీం ఐం బగలాముఖ్యై గదాధారిత్యై ప్రేతాసనాధ్యాసిన్యై 
స్వాహా ఇతి మంత్రం జపిత్వా పునః పూర్వవత్‌ హృదయాది షడంగన్యాసం కృత్వా 
స్తోత్రం పరేత్‌. తద్‌ యథా - 


శ్లో వందేం హం బగలాం దేవీం పీతభూషణభూషితామ్‌ । 


తేజోరూపమయీం దేవీం పీతతేజఃస్వరూపిణీమ్‌ ॥ 1 
శ్లో॥ గదాభమణభిన్నాభం భ్రుకుటీభీషణాననామ్‌ | 

భీషయంతీం భీమశత్రూన్‌ భజే భక్తస్య భక్తిదామ్‌ ॥ 2 
శ్లో పూర్ణచం[ద్రసమానాస్యాం పీతగంధానులేపనామ్‌ । 

పీతాంబరపరీధానాం పవిత్రామాశ్రయామ్యహమ్‌ ॥ తి 
శః పాలయంతీమనుపలం ప్రసమీక్ష్యా9_వనీతలే । 

పీతాచారరతాం భక్తాంస్తాం భవానీం భజామ్యహమ్‌ ॥ 4 
శ్లో పీతపద్మపదద్వంద్వాం చంపకారణ్యరూపిణీమ్‌ । 

పీతావతంసాం పరమాం వందే పద్మజవందితామ్‌ ॥ ర్‌ 
శః! లసచ్చారుసింజత్సుమంజరీపాదాం 

చలత్‌స్వర్ణకర్ణావతంసాంచితాస్యామ్‌ । 

వలత్సీతచంద్రాననాం చంద్రవంద్యాం 

భజే పద్మజాదీద్యసత్సాదపద్నామ్‌ ॥ 6 


శ్లో సుపీతాభయామాలాయా పూతమంత్రం 

పరం తే జపంతో జయం సంలభన్తే । 

రణే రాగరోషావ్లతానాం రిపూణాం 

వివాదే బలాద్వైరకృద్ధామమాతః ॥ 7 
శ్లో భరత్సీతభాస్వత్సభాహస్మరాభాం 

గదాగంజితామిత్రగర్వాం గరిష్టామ్‌ । 

గరీయోగుణాగారగాత్రాం గుణాధ్యాం 

గణేశాదిగమ్యాం శ్రయే నిర్గుణాధ్యామ్‌ | 8 


శ్లో జనా యే జపంత్యుగ్రబీజం జగత్సు 
పరం ప్రత్యహం తే స్మరంతః స్వరూపమ్‌ । 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


భవేద్వాదినాం వాజ్యుఖస్తంభ అద్యే 

జయో జాయతే జల్పతామాశు తేషామ్‌ ॥ 

తవ ధ్యాననిష్టాప్రతిష్టాత్మప్రజ్ఞా - 

వతాం పాదపద్నార్చనే ప్రేమయుక్తాః । 

ప్రసన్నా నృషాః ప్రాకృతాః పండితా వా 
పురాణాదికా దాసతుల్యా భవంతి ॥ 

నమామస్తే మాతః కనకకమనీయాం[ఘ్రిజలజం 
బలద్విద్యుద్వర్థాం ఘనతిమిరవిధ్వంసకరణమ్‌ । 
భవాబ్దా మగ్నాత్మోత్తరణకరణం సర్వశరణం 
ప్రపన్నానాం మాతర్ణగతి బగలే దుఃఖదమనమ్‌ ॥ 
జ్వలజ్ఞ్వ్యోత్సారత్నాకర మణి విషక్తాజ్యభవనం 
స్మరామస్తే ధామ స్మరహరహరీంద్రేందుప్రముఖైః । 
అహోరాత్రం ప్రాతః ప్రణయనవనీయం సువిశదం 
పరం పీతాకారం పరిచితమణిద్వీపవసనమ్‌ ॥ 


వదామస్తే మాతశ్చుతిముఖకరం నామ లలితం 
లసన్మాత్రావర్ణం జగతి బగలేతి ప్రచరితమ్‌ । 
చలంతస్తిష్టంతో వయముపవిశంతోల పి శయనే 
భజామో యద్ర్రేయో దివి దురవలభ్యం దివిషదామ్‌ ॥ 
పదార్పాయాం ప్రీతిః ప్రతిదినమపూర్వా ప్రభవతు 
యథా తే ప్రాసన్నం ప్రతిఫలమపేక్ష్యం ప్రణమతామ్‌ । 
అనల్బం తన్మాతః భవతి భృతభక్యా భవతు నో 
దిశాతస్సదృక్తిం భువి భగవతాం భూరి భవదామ్‌ ॥ 
మమ సకలరిపూణాం వాజ్య్ముఖే స్తంభయాశు 

భగవతి రిపుజిహ్వాం కీలయ ప్రస్థతుల్యామ్‌ । 
వ్యవసితఖలబుద్ధిం నాశయాల_9_శు ప్రగల్ఫ్భాం 
మమ కురు బహుకార్యం సత్మృపేల_మృ ప్రసీద ॥ 
వ్రజతు మమ రిపూణాం సద్మని ప్రేతసంస్థా 
కరధృతగదయా తాన్‌ ఘాతయిత్వాల ౨ శు రోషాత్‌ | 


10 


11 


12 


13 


14 


15 


10 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


సధనవసనధాన్యం సద్మ తేషాం ప్రదహ్య 

పునరపి బగలా స్వస్థానమాయాతు శీఘ్రమ్‌ ॥ 
కరధృతిరిపుజిహ్వాపీడనవ్యగ్రహస్తాం 

పునరపి గదయా తాంస్తాడయంతీం సుతంత్రామ్‌ । 
ప్రణవసురగణానాం పాలికాం పీతవస్తాం 
బహుబలబగలాం తాం పీతవస్తాం నమామః ॥ 


హృదయవచనాకాయిః కుర్వతాం భక్తిపుంజం 
ప్రకటతి కరుణార్ర్డాం ప్రీణతీ జల్బతీతి । 
ధనమథ బహుధాన్యం పుత్రపౌత్రాదివృద్ధిః 
సకలమపి కిమేభ్యో దేయమేవం త్వవశ్యమ్‌ ॥ 
తవ చరణసరోజం సర్వదా సేవ్యమానం 
ద్రుహిణహరిహరాద్ద్యైర్డేవబ్బందై శృరణ్యమ్‌ 1 
మృదుమపి శరంతే శర్మదం సూరిసేవ్యం 
వయమిహ కరవామో మాతరేతద్విధేయమ్‌ 11 
బగలాహృదయస్తోత్రమిదం భక్తిసమన్వితః । 
పఠేద్యో బగలా తస్య ప్రసన్నా పాఠతో భవేత్‌ ॥ 
పీతధ్యానపరో భకో యః శృణోత్యవికల్పతః I 
నిష్కల్మషో భవేన్మర్యో మృతో మోక్షమవాప్పుయాత్‌ ॥ 
ఆశ్వినస్య సితే పక్షే మమాష్టమ్యాం దివానిశమ్‌ । 
యస్విదం పఠతే పప్రేమ్హా బగలాప్రీతిమేతి సః ॥ 
దేవ్యాలయే పఠన్య్మర్యో బగలాం ధ్యాయతీశ్వరీమ్‌ 
పీతవస్రావృతో యస్తు తస్య నశ్యంతి శత్రవః ॥ 
పీతాచారరతో నిత్యం పీతభూషాం విచింతయన్‌ । 
బగలాయాః పఠేన్నిత్యం హృదయస్తోత్రముత్తమమ్‌ ॥ 
న కించిద్దుర్లభం తస్య దృశ్యతే జగతీతలే । 
శత్రవో గ్లానిమాయాంతి తస్య దర్శనమాత్రతః ॥ 
ఇతి శ్రీ సిద్దేశ్చరతంత్రే ఉత్తరఖందే శ్రీబగలాపటలే 
శ్రీ బగలాప్పాదయస్తోతం సమాప్తమ్‌. 
/ ఓం భూర్భువస్సువరోమితి దిగ్విమోకః // 


16 


17 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 11 


శ్రీ బగలామాలామంత్రః 


సై 


ఓం నమో భగవతి ఓం నమో వీరప్రతాపవిజయభగవతి బగలాముఖి మమ 
సర్వనినకానాం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తమృయ స్తమృయ, బ్రాహ్మీం 
ముద్రయ ముద్రయ, బుద్ధిం వినాశయ వినాశయ, అపరాబుద్ధిం కురు కురు, 
ఆత్మవిరోధినాం శత్యూణాం శిరో -లలాట-ముఖ-నేత్ర-కర్ణ-నాసికోరు -పద -అణురేణు - 
దనోష్ట-జిహ్వా-తాలు -గుహ్య-గుద -కటి -జాను -సర్వాజ్లే షు కేశాదిపాదపర్యన్తం 
పాదాదికేశపర్యన్తం స్తమృయ స్తమృయ, ఖేం భీం మారయ మారయ, పరమన్త - 
పరయన్ర్త - పరతన్రాణి ఛేదయ ఛేదయ, ఆత్మమన్రయన్రతనాణి రక్ష రక్ష, గ్రహం 
నివారయ నివారయ, వ్యాధిం వినాశయ వినాశయ, దుఃఖం హర హర, దారిద్ర్యం 
నివారయ నివారయ, సర్వమన్రస్వరూపిణి, సర్వతన్రస్వరూపిణి, సర్వశిల్పప్రయోగ 
స్వరూపిణి, సర్వతత్వస్వరూపిణి, దుష్టగ్రహ - భూతగ్రహ - ఆకాశగ్రహ, - పాషాణగ్రహ 
- సర్వచణ్డాలగ్రహ - యక్షకిన్నరకిమ్చురుషగ్రహ - భూతప్రేతపిశాచానాం శాకినీ - 
డాకినీగ్రహాణాం పూర్వదిశాం బనయ బన్షయ, వార్తాలి మాం రక్ష రక్ష దక్షిణాదిశాం 
బన్హయ బనయ, కిరాతవార్తాలి మాం రక్ష రక్ష, పశ్చిమదిశాం బనయ బన్గయ, 
స్వప్నవార్తాలి మాం రక్ష రక్ష ఉత్తరదిశాం బనయ బన్షయ, కాలీ మాం రక్ష రక్ష 
ఊర్థ్వదిశాం బనయ బనయ, ఉగ్రకాలీ మాం రక్ష రక్ష పాతాలదిశాం బనయ బనయ, 
బగలాపరమేశ్వరి మాం రక్ష రక్ష సకలరోగాన్‌ వినాశయ వినాశయ, సర్వశత్రు 
పలాయనాయ పజ్బయో-జనమరధ్యే రాజజనస్రీవశతాం కురు కురు, శత్రూన్‌ దహ 
దహ, పచ పచ, స్తమవృయ స్త్వమవృయ, మోహయ మోహయ, ఆకర్షయ ఆకర్షయ, 
మమ శత్రూన్‌ ఉచ్చాటయ ఉచ్చాటయ, హుం ఫట్‌ స్వాహా । 


ఇతి శ్రీ బగలామాలామన్రః 


12 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


శ్రీ బగలాసూక్తమ్‌ 
యాం తే చక్రురామే పాత్రే యాం చక్రుర్మిశ్రధాన్యే I 
ఆమే మాంసే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 


యాం తే చక్రుః కృకవాకావజే వా యాం కురీరిణి । 

అవ్యాం తే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే చక్రురేకశఫే పశూనాముభయాదతి । 

గర్దభే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే చక్రురమూలాయాం వలగం వా నరాచ్యామ్‌ | 

క్షేత్రే తే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే చక్రురార్హపత్యే పూర్వగ్నావుత దుశ్చితః | 

శాలాయాం కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే చక్రుః సభాయాం యాం చక్రురధిదేవనే I 

అక్షేషు కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే చక్రుః సేనాయాం యాం చక్రురిష్వాయుధే ॥ 
దున్దుభౌ కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే కృత్యాం కూపే9 వదధుః శ్మశానే వా నిచఖ్నుః | 
సద్మని కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తామ్‌ ॥ 
యాం తే చక్రుః పురుషసాస్థే అగ్నౌ సంకసుకే చ యామ్‌ । 
మైకం నిర్దాహం క్రవ్యాదం పునః ప్రతి హరామి తామ్‌ ॥ 


అపథేనా జభారైణాం తాం పథేతః ప్ర హిణ్మ్యసి । 
అధీరో మర్యాధీరేభ్యః సం జభారాచిత్యా ॥ 
యశ్చకార న శశాక కర్తుం శ్రే పాదమబ్లురిమ్‌ 1 
చకార భద్రమస్మభ్యమభగో భగవద్‌భ్యః ॥ 
కృత్యాకృతం వలగినం మూలినం శపథేయ్య£_మ్‌ ॥ 
ఇన్టస్తం హన్తు మహతా వధేనాగ్నిర్విధ్యత్వస్తయా ॥ 

ఇతి అథర్వవేదే పజ్బమకాణ్ణే షష్టో౭_నువాకః । 


10 


11 


12 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 13 


బగలాముఖీ స్తోత్రమ్‌ 


ఓం అస్య శ్రీ బగలాముఖీస్తోత్రస్య నారద బుషి శ్రీ బగలాముఖీ దేవతా, 
త్రిష్టుప్‌ ఛందః, మమ సన్నిహితానాం విరోధినాం వాబ్ముఖపదబుద్ధీనాం స్తంభనార్థం 
స్తోత్రపారే వినియోగః, అథ స్తోత్రమ్‌ 
శ్లో॥ మధ్యే సుధాబ్దీమణిమండపరత్నవేద్యాం 

సింహాసనోపరిగతాం పరిపీతవర్ణామ్‌ I 

పీతాంబరాభరణమాల్యవి భూషితాంగీం 

దేవీం నమామి ధృతముద్గరవైరిజిహ్వామ్‌ 11 1 


శ్లో జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్‌ పరిపీడయంతీమ్‌ । 
గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరాధ్యాం ద్విభుజాం నమామి ॥ 9 


శ్లో చలత్మనకకుండలోల్లసితచారుగండస్థలాం 
లసత్మనకచంపకద్యుతిమదిందుబింబాననామ్‌ । 
గదాహతవిపక్షకాం కలితలోలజిహ్వాం చలాం 
స్మరామి బగలాముఖీం విముఖవాజ్ముఖస్త్పృమినీమ్‌ 11 8 


14 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


పీయూషోదధిమధ్యచారువిలస ద్రకోత్సలే మండపే 
తత్సింహాసనమూలపాతితరిపుం (ప్రేతాసనాధ్యాసినీమ్‌ । 
స్వర్ణాభాం కరపీడితారిరసనాం (భ్రామ్యద్గదాం విభ్రమాం 


యనస్వాం ధ్యాయతి యాంతి తస్య విలయం సద్యోత థ సర్వాపదః ॥ 4 


దేవి త్వచ్చరణాంబుజార్చనకృతే యః పీత పుష్పాంజలిం 

ముద్రాం వామకరే నిధాయ చ పునః మస్రీ మనోజ్ఞాక్షరమ్‌ I 
పీతాధ్యానపరో9_ థ కుంభకవశాద్చీజం స్మరేత్సార్ధివం 
తస్యామిత్రముఖస్య వాచి హృదయే జాడ్యం భవేత్‌క్షణాత్‌ ॥ 

వాదీ మూకతి రంకతి క్షితిపతిర్వైశ్వానరశ్ళీతతి 

క్రోధీ శామ్యతి దుర్దనస్సుజనతి క్షిప్రానుగః ఖంజతి | 

గర్వి ఖర్వతి సర్వవిచ్చ జడతి త్వద్యంత్రణాయంత్రితః 

శ్రీనిత్యే బగలాముఖి ప్రతిదినం కల్యాణి తుభ్యం నమః ॥ 
మంత్రస్తావదలం విపక్షదలనే స్తోత్రం పవిత్రం చ తే 

యంత్రం వాదినియంత్రణే త్రిజగతాం జైత్రం చ చిత్రం హి తత్‌ | 
మాతగ్రీబగలేతి నామ లలితం యస్యాస్తి జంతోర్ముఖే 
త్వన్నామస్మరణేన సంసది ముఖస్తంభో భవేద్వాదినామ్‌ 11 
దుష్టస్తంభనము[గ్రవిఘ్నశమనం దారిద్యవిద్రావణం 
భూభృత్సంనమనం చ యన్మ ఎ్రగదృశాం చేతస్సమాకర్షణమ్‌ 1 
సౌభాగ్యైకనికేతనం సమదృశాం కారుణ్యపూర్ణేక్షణే 
శత్రోర్మారణమావిరస్తు పురతో మాతస్త్వ్వదీయం వపుః ॥ 
మాతర్భంజయ మే విపక్షవదనం జిహ్వాం చ సంకీలయ 

బ్రాహ్మీం యన్రయ ముద్రయాశు ధిషణాముగ్రాం గతిం స్తంభయ । 
శత్రూం శ్చూర్దయ చూర్ణయాశు గదయా గౌరాంగిం పీతాంబరే 
విఘ్నాఘం బగలే హర ప్రణమతాం కారుణ్యపూర్ణేక్షణే 11 


మాతరైరవి భద్రకాలి విజయే వారాహి విశ్వాశయే 

శ్రీవిద్యే సమయే మహేశి బగలే కామేశి వామే రమే | 

మాతంగి త్రిపురే పరాత్సరతరే స్వర్గాపవర్గప్రదే 

దాసోల_ హం శరణాగతో?౭ స్మి కృపయా విశ్వేశ్వరి త్రాహి మామ్‌ ॥ 


10 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


చౌరాణాం సంకటే చ ప్రహరణసమయే బంధనే వారిమధ్యే 
వహ్నా వాదే వివాదే ప్రకృపతినృపతౌ దివ్యకాలే నిశాయామ్‌ । 
వశ్యే వాస్తంభనే వా రిపువధసమయే ప్రాణబాధే రణే వా 
గచ్చం స్తిష్టం స్త్రికాలం స్తవపఠనమిదం కారయేదా శు ధీరః ॥ 
నిత్యం స్తోత్రమిదం పవిత్రమిహ యో దేవ్యాః పఠత్యాదరాత్‌ 
ధృత్వాయంత్రమిదం తథైవ సమరే బాహ్వోః కరే వా గలే। 
రాజానోవరయోషితో9_ థ కరిణస్సర్సా మృగేంద్రాశిఖలా - 
స్తే వై యాంతి విమోహితా రిపుగణా లక్ష్మీః స్థిరా సర్వదా ॥ 
త్వం విద్యా పరమా త్రిలోకజననీ విఘ్నాఘవిధ్వంసినీ 
యోషాకర్షణకారిణీ త్రిజగతామానందసంవర్ధినీ । 
దుష్టోచ్చాటనకారిణీ పశుమనస్సంమోహసందాయినీ 

జిహ్వాః కీలయ వైరిణాం విజయసే బ్రహ్మాస్త్రవిద్యా పరా ॥ 
విద్యాలక్షీ శ్రేస్సర్వసౌభాగ్యమయుః 

పుత్రైః పౌతైః సర్వసామ్రాజ్యసిద్ధిః | 

మానం భోగో వన్యమారోగ్యసౌఖ్యం 

ప్రాప్తం తత్తద్భూతలే9_స్మిన్నరేణ i 

యత్కృతం చ జపం హోమం చిన్తనం పరమేశ్వరి | 
దుష్టానాం నిగ్రహార్ధాయ తధ్భహాణ నమో9_స్తుతే ॥ 
బ్రహ్మాస్తమేతత్‌ విఖ్యాతం త్రిషు లోకేషు దుర్లభమ్‌ । 
గురుభక్తాయ దాతవ్యం న దేయం యస్య కస్యవిత్‌ ॥॥ 
పీతాంబరాం తాం ద్విభుజాం త్రినేత్రాం గాత్రకోజ్జులామ్‌ I 
శిలాముద్గరహస్తాం చ స్మరేత్తాం బగలాముఖీమ్‌ ॥ 


ఇతి శ్రీ రుద్రయామలే బగలాముఖీ స్తోత్రమ్‌ సమాప్తమ్‌ 


15 


11 


12 


13 


14 


15 


16 


17 


16 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


శ్రీ బగలాముఖీ మహావిద్యా కవచమ్‌ 


శిరో మే బగలా పాతు హృదయమేకాక్షరీ పరా । 
ఓం హ్రీం ఓం మే లలాటే చ బగలా వైరినాశినీ ॥ 
గదాహస్తా సదా పాతు ముఖం మే మోక్షదాయినీ 
వైరిజిహ్వాధరా పాతు కంఠం మే బగలాముఖీ ॥ 
ఉదరం నాభిదేశం చ పాతు నిత్యం పరాత్సరా । 
పరాత్సరతరా పాతు మమ గుహ్యం సురేశ్వరీ ॥ 
హస్తా చైవ తథా పాతు పార్వతీ పరిపాతు మే । 
వివాదే విషమే ఘోరే సంగ్రామే రిపుసంకటే ॥ 
పీతాంబరధరా పాతు సర్వాంగం శివనర్తకీ । 
శ్రీవిద్యా సమయం పాతు మాతంగీ పూరితా శివా ॥ 
పాతు పుత్రం సుతాం శైవ కలత్రం కాలికా మమ । 
పాతు నిత్యం భ్రాతరం మే పితరం శూలినీ సదా ॥ 
రంధ్రే హి బగలా దేవ్యాః కవచం మన్ముఖోదితమ్‌ । 
న వై దేయమముఖ్యాయ సర్వసిద్ధి ప్రదాయకమ్‌ ॥ 
బగలా పూర్వతో రక్షేత్‌ ఆగ్నేయం చ గదాధరీ । 
పీత్రాంబరా దక్షిణే చ స్తంభినీ చైవ నైర్భతే 11 

జిహ్వా కీలిన్యతో రక్షేత్‌ పశ్చిమే సర్వదా హి మామ్‌ । 
వాయవ్యే చ మదోన్మత్తా కౌబేర్యాం చ త్రిశూలినీ ॥ 
బ్రహ్మోస్త్రదేవతా పాతు ఐశాన్యాం సతతం మమ । 
సంరక్షేన్మాం తు సతతం పాతాలే స్తబ్ధమాతృకా ॥ 
ఊర్థ్వం రక్షే న్మహాకాలీ జిహ్వాస్తంభనకారిణీ । 

ఏవం దశదిశో రక్షేత్‌ బగలా సర్వసిద్ధిదా ॥ 


10 


11 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


సర్వసిద్ధిప్రద 
శ్రీ బగలా౭_ ష్టాతరశతనామసోత్రమ్‌ 


// నమో బగలాముక్ర్రై // 


బ్రవ్మాస్తస్వరూపిణీ దేవీ మాతా శ్రీబగలాముఖీ । 
చిచ్చక్తిః జ్ఞానరూపా చ బ్రహ్మానందప్రదాయినీ ॥ 
మహావిద్యా మహాలక్ష్మీ శ్రీమత్రిపురసుందరీ । 
భువనేశీ జగన్మాతా పార్వతీ సర్వమంగలా ॥ 
లలితా భైరవీ శాంతా అన్నపూర్ణా కులేశ్వరీ । 
వారాహీ ఛిన్నమస్తా తారా కాళీ సరస్వతీ ॥ 
జగత్పూజ్యా మహామాయా కామేశీ భగమాలినీ । 
దక్షపుత్రీ శివాంకస్థా శివరూపా శివప్రియా ॥ 
సర్వసంపత్మరీ దేవీ సర్వలోకవశంకరీ 1 
వేదవిద్యా మహాపూజ్యా భక్తాద్వేషీ భయంకరి ॥ 
స్తంభరూపా స్తంభినీ చ దుష్టస్తంభనకారిణీ । 
భక్తప్రియా మహాభోగా శ్రీవిద్యా లలితాంబికా ॥ 


మైనాపుత్రీ శివానందా మాతంగీ భువనేశ్వరీ ॥ 
నారసింహీ నరేంద్రా చ నృపారాధ్యా నరోత్తమా ॥ 


17 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
నాగినీ నాగపుత్రీ చ నగరాజసుతా ఉమా । 
పీతాంబా పీతపుష్పా చ పీతవస్త్రప్రియా శుభా ॥ 
పీతగంధప్రియా రామా పీతరత్నార్చితా శివా | 
అర్ధచంద్రధరీ దేవీ గదాముద్గరధారిణీ ॥ 
సావిత్రీ త్రిపదా శుద్ధా సద్యోరాగవివర్దినీ । 
విష్ణురూపా జగన్మోహా బ్రహ్మరూపా హరిప్రియా ॥ 
రుద్రరూపా రుద్రశక్తిశ్చిన్మయీ భక్తవత్సలా । 
లోకమాతా శివా సంధ్యా శివపూజనతత్సరా ॥ 
ధనాధ్యక్షా ధనేశీ చ ధర్మదా ధనదా ధనా । 
చండదర్చహారీ దేవీ శుంభాసురనిబర్తిణీ ॥ 
రాజరాజేశ్వరీ దేవీ మహిషాసురమర్దినీ । 
మధుకైటభహంత్రీ చ రక్తబీజవినాశినీ ॥ 
ధూమ్రాక్షదైత్యహంత్రీ చ భండాసురవినాశినీ । 
రేణుపుత్రీ మహామాయా భ్రామరీ భ్రమరాంబికా ॥ 
జ్వాలాముఖీ భద్రకాళీ బగలా శత్రునాశినీ । 
ఇంద్రాణీ ఇంద్రపూజ్యా చ గుహమాతా గుణేశ్వరీ ॥ 
వజపాశధరా దేవీ జిహ్వాముద్గరధారిణీ । 
భక్తానందకరీ దేవీ బగలా పరమేశ్వరీ ॥ 
అష్టోత్తరశతం నామ్నాం బగలాయాస్తు యః పఠేత్‌ । 
రిపుబాధావినిర్ముక్తః లక్ష్మీ స్టైర్యమవాప్పుయాత్‌ ॥ 
భూతప్రేతపిశాచాశ్చ గ్రహపీడానివారణమ్‌ । 
రాజానో వశమాయాంతి సర్వైశ్వర్యం చ విందతి ॥ 
నానావిద్యాం చ లభతే రాజ్యం ప్రాప్నోతి నిశ్చితమ్‌ | 
భుక్తిముక్తిమవాప్పోతి సాక్షాత్‌ శివసమో భవేత్‌ ॥ 

ఇతి రుద్రయామలే సర్వసిద్ధిప్రద శ్రీబగలా౭_ష్టోత్తరశతనామస్తోత్రమ్‌ 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


18 


19 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


సురాలయటప్రధానే తు దేవదేవం మహేశ్వరమ్‌ | 
శైలాధిరాజతనయా సంగ్రహే తమువాచ హ ॥ 


శ్రీదేవ్యువాచ : 
పరమేష్టిన్‌ పరం ధామ ప్రధానపరమేశ్వర | 


నామ్నాం సహస్రం బగలాముఖ్యాద్యాం బ్రూహి వల్లభ ॥ 


ఈశ్వర ఉవాచ : 
శృణు దేవి ప్రవక్ష్యామి నామధేయసహస్రకమ్‌ । 
పరబ్రహ్మాస్తవిద్యాయాశ్చతుర్వర్గఫలప్రదమ్‌ ॥ 
గుహ్యాద్గుహ్యతరం దేవి సర్వసిద్దెకవందితమ్‌ । 
అతిగుప్తతరం విద్యా సర్వతం షు గోపితా ॥ 
విశేషతః కలియుగే మహాసిద్యోఘదాయినీ । 
గోపనీయం గోపనీయం గోపనీయం ప్రయత్నతః ॥ 
అప్రకాశ్యమిదం సత్యం స్వయోనిరివ సువ్రతే | 
రోధినీ విఘ్నసంఘానాం మోహినీ పరయోషితామ్‌ ॥ 
స్తంభినీ రాజసైన్యానాం వాదినీ పరవాదినామ్‌ । 
పురా చైకార్డవే ఘోరే కాలే పరమభైరవః ॥ 


19 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


సుందరీసహితో దేవః కేశవః క్షేశనాశనః । 


ఉరగాసనమాసీనో యోగనిద్రాముపాగమత్‌ ॥ 8 
నిద్రాకాలే చ తే కాలే మయా ప్రోక్తః సనాతనః । 
మహాస్తంభకరం దేవీస్తోత్రం వా శతనామకమ్‌ ॥ 9 
సహస్రనామ పరమం వద దేవస్య కస్యచిత్‌ । 

శ్రీభగవానువాచ : 
శృణు శంకరదేవేశ పరమాతిరహస్యకమ్‌ ॥ 10 
అజో9_ హం యట్రసాదేన విష్ణుః సర్వేశ్వరేశ్వరః । 
గోపనీయం ప్రయత్నేన ప్రకాశాల్సిద్ధివానికృత్‌ ॥ 11 


ఓం అస్య శ్రీ పీతాంబరాసహస్రనామస్తోత్రమంత్రస్య 
భగవాన్‌ సదాశివబుషిః అనుష్టుపృందః 
శ్రీ జగద్వశ్యకరీ పీతాంబరా దేవతా సర్వాభీష్టసిద్ధర్థే పాఠే వినియోగః ॥ 


అథ ధ్యానమ్‌ : 
పీతాంబరపరీధానాం పీనోన్నతపయోధరామ్‌ । 
జటాముకుటశోభాధ్యాం పీతభూమిసుఖాసనామ్‌ ॥ 12 
శత్రోర్జిహ్వాం ముద్గరం చ బిభ్రతీం పరమాం కలామ్‌ | 
సర్వాగమపురాణేషు విఖ్యాతాం భువనత్రయే ॥ 13 
జగద్విధ్వంసినీం దేవీమజరామరకారిణీమ్‌ । 
తాం నమామి మహామాయాం మహదైశ్వర్యదాయినీమ్‌ 11 14 
సృష్టిస్థితి వినాశానామాదిభూతాం మహేశ్వరీమ్‌ । 
గోప్యాం సర్వప్రయత్నేన శృణు తాం కథయామి తే ॥ 15 
ప్రణవం పూర్వముద్ధృత్య స్థిరమాయాం తతో వదేత్‌ । 
బగలాముఖీ సర్వేతి దుష్టానాం వాచమేవ చ ॥ 16 
ముఖం పదం స్తంభయేతి జిహ్వాం కీలయ బుద్ధిమత్‌ ॥ 
వినాశయేతి తారం చ స్థిరమాయాం తతో వదేత్‌ ॥ 17 


ఓం 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
వహ్నిపియాం తతో మంత్రశ్చతుర్వర్గఫలప్రదః । 
బ్రహ్మాస్త్రం బ్రహ్మవిద్యా చ బ్రహ్మమాతా సనాతనీ ॥ 
మాహేశీ బ్రహ్మకైవల్యం బగలా బ్రహ్మచారిణీ I 
నిత్యానందా నిత్యసిద్ధా నిత్యరూపా నిరామయా ॥ 


సంధారిణీ మహామాయా కటాక్షక్షేమకారిజీ । 
కమలా విమలా లీలా రత్నకాంతిగుణా్రితా ॥ 
కామప్రియా కామరతా కామా కామస్వరూపిణీ । 
మంగలా విజయా జాయా సర్వమంగలకారిణీ ॥ 
కామినీ కామినీకామ్యా కాముకా కామచారిణీ । 
కామప్రియా కామరతా కామా కామస్వరూపిణీ ॥ 
కామాఖ్యా కామబీజస్థా కామపీఠనివాసినీ । 
కామదా కామహా కాలీ కపాలీ చ కరాలికా ॥ 
కంసారిః కమలా కామా కైలాసేశ్వరవల్లభా | 
కాత్యాయనీ కేశవా చ కరుణా కామకేలిభుక్‌ ॥ 
క్రియా కీర్తిః కృత్తికా చ కాశికా మధురా శివా | 
కాలాక్షీ కాలికా కాలీ ధవలాననసుందరీ ॥ 

ఖేచరీ చ ఖమూర్తిశ్చ క్షుద్రా క్షుద్రక్షుధావరా । 
ఖడ్గహస్తా ఖడ్గరతా ఖడ్గినీ ఖర్చరప్రియా ॥ 

గంగా గౌరీ గామినీ చ గీతా గోత్రవివర్ధినీ । 
గోధరా గోకరా గోధా గంధర్వపురవాసినీ ॥ 
గంధర్వా గంధర్వకలా గోపతీ గరుడాసనా । 
గోవిందభావా గోవిందా గాంధారీ గంధమాదినీ ॥ 
గౌరాంగీ గోపికామూర్తిః గోపీ గోష్టనివాసినీ । 
గంధా గజేంద్రగా మాన్యా గదాధరప్రియా గ్రహా ॥ 
ఘోరఘోరా ఘోరరూపా ఘరశ్రోణీ ఘనప్రభా । 
దైత్యేంద్రప్రబలా ఘంటావాదినీ ఘోరనిఃస్వనా 11 


21 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


26 


27 


28 


29 


30 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


డాకిన్యుమా ఉపేంద్రా చ ఉర్వశీ ఉరగాసనా । 
ఉత్తమా ఉన్నతా ఉన్నా ఉత్తమస్థానవాసినీ ॥ 
చాముండా ముండికా చండీ చండదర్పహరేతి చ । 
ఉ(గచండా చండచండా చండదైత్యవినాశినీ 11 


చండరూపా ప్రచండా చ చండాచండశరీరిణీ । 
చతుర్భుజా ప్రచండా చ చరాచరనివాసినీ ॥ 
క్షత్రప్రాయశిరోవాహా ఛలా ఛలతరా ఛలీ । 
క్షత్రరూపా క్షత్రధరా క్షత్రియక్షయకారిణీ ॥ 

జయా చ జయదుర్లా చ జయంతీ జయదా పరా । 
జాయినీ జయినీ జ్యోత్స్నా జటాధరప్రియా జితా ॥ 


జితేంద్రియా జితక్రోధా జయమానా జనేశ్వరీ I 
జితమృత్యుర్ణరాతీతా జాహ్నవీ జనకాత్మజా I 


రుంకారా రుంర్లురీ రుంటా ర్సుంకారీ రుకశోఖినీ । 
రుఖా రుభేశా రుంకారీ యోనికల్యాణదాయినీ ॥ 


రుర్‌ర్సురా రుమురీ రూరా ర్వురా రురతరా పరా । 
రుంరూర్వుమేతా ర్యుంకారీ రుణా కల్యాణదాయినీ I 


ఈమానామానసీ చింత్యా ఈమునా శంకరప్రియా । 
టంకారీ టిటికా టీకా టంకినీ చ టవర్లగా ॥ 


టపాటోపా టటపతిష్టమనీ టమన ప్రియా । 
ఠకారధారిణీ రీకా ఠంకరీ రికరప్రియా ॥ 


రేకఠాసా ఠకరతీ ఠామినీ ఠమన(ప్రియా । 
డారహా డాకినీ డారా డామరా డామరప్రియా ॥ 


డాకినీ డడయుక్తా చ డమరూకరవల్లభా । 
ఢక్కా ఢక్కీ ధక్కనాదా ఢోలశబ్దప్రబోధినీ ॥ 
ఢామినీ ధామనప్రీతా డగతంత్రప్రకాశినీ । 
అనేకరూపిణీ అంబా అణిమాసిద్ధిదాయినీ i 


31 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


42 


483 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


అమంత్రిణీ అణుకరీ అణుమద్భానుసంస్థితా | 
తారా తంత్రవతీ తంత్రా తత్వరూపా తపస్వినీ ॥ 


తరంగిణీ తత్త్వపరా తంత్రికా తంత్రవిగ్రహో | 
తపోరూపా తత్త్వదాడ్రీ తపఃప్రీతిప్రధర్నిణీ ॥ 
తంత్రా యంత్రార్చ్సనపరా తలాతలనివాసినీ । 
తల్పదా త్వల్పదా కామ్యా స్థిరా స్థిరతరా స్థితిః ॥ 
స్థాణుప్రియీ స్థపరాస్థి లతా స్థానప్రదాయినీ । 
దిగంబరా దయారూపా దావాగ్ని దమనీ దమా ॥ 
దుర్గా దుర్గపరా దేవీ దుష్టదైత్యవినాశినీ । 
దమనప్రమదా దైత్యదయాదానపరాయణా ॥ 


దుర్గార్తినాశినీ దాంతా దంభినీ దంభవర్ణితా । 
దిగంబరప్రియా దంభా దైత్యదంభవిదారిణీ || 


దమనా దశనసౌందర్యా దానవేంద్రవినాశినీ | 
దయాధరా చ దమనీ దర్భపత్రవిలాసినీ i 
ధరణీ ధారణీ ధాత్రీ ధరాధరధరప్రియా । 
ధరాధరసుతా దేవీ సుధర్మా ధర్మచారిణీ ॥ 
ధర్మజ్ఞా ధవళా ధూలా ధనదా ధనవర్ధినీ I 
ధీరా ధీరా ధీరతరా ధీరసిద్ధిప్రదాయినీ 1 
ధన్వంతరిధరా ధీరా ధ్యేయా ధ్యానస్వరూపిణీ ॥ 
నారాయణీ నారసింహీ నిత్యానందా నరోత్తమా ॥ 
నక్తా నక్తవతీ నిత్యా నీలజీమూతసన్నిభా । 
నీలాంగీ నీలవస్త్రా చ నీలపర్వతవాసినీ I 
సునీలపుష్పఖచితా నీలజంబుసమప్రభా ॥ 
నిత్యాఖ్యా షోడశీ విద్యా నిత్యా నిత్యసుఖావహా ॥ 
నర్మదా నందనానందా నందానందవివర్ధినీ ॥ 
యశోదానందతనయా నందనోద్యానవాసినీ I 


23 


44 


45 


46 


47 


48 


49 


50 


5్‌1 


ర్‌2 


ర్‌ి 


54 


ర్‌ర్‌ 


56 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
నాగాంతకా నాగవృద్దా నాగపల్నీ చ నాగినీ । 
నమితాశేషజనతా నమస్మారవతీ నమః ॥॥ 


పీతాంబరా పార్వతీ చ పీతాంబరవిభూషితా । 
తామాల్యాంబరధరా పీతాభా పింగమూర్థజా ॥ 


(Jug 


పీతపుష్పార్చనరతా పీతపుష్పసమర్చితా । 
పరప్రభా పితృపతిః పరసైన్యవినాశినీ ॥ 
పరమా పరతంత్రా చ పరమంత్రా పరాత్సరా । 
పరావిద్యా పరాసిద్దిః పరస్థాన ప్రదాయినీ ॥ 

అణ థి 
పుష్పా పుష్పవతీ నిత్యా పుష్పమాలావిభూషితా । 
పురాతనా పూర్వపరా పరసిద్ధిప్రదాయినీ i 
పీత్రానితంబినీ పీతా పీనోన్నతపయఃస్తనీ I 
ప్రేమా ప్రమధ్యమా శేషా పద్మపత్రవిలాసినీ ॥ 
పద్మావతీ పద్మనేత్రా పద్మా పద్మముఖీ పరా | 
పద్మాసనా పద్మప్రియా పద్మరాగస్వరూపిణీ ॥ 
పావనీ పాలికా పాత్రీ పరదా వరదా శివా । 
(ప్రేతసంస్థా పరానందా పరబ్రహ్మస్వరూపిణీ ॥ 
జినేశ్వరప్రియా దేవీ పశురక్తరతప్రియా । 
పశుమాంసప్రియా9_ పరా పరామృతపరాయణా ॥ 
పాశినీ పాశికా చాపి పశుఘ్నీ పశుభాషిణీ | 
ఫుల్లారవిందవదనీ ఫుల్లోత్సలశరీరిణీ | 
పరానందప్రదా వీణా పశుపాశవినాశినీ । 
ఫూత్మారా ఫూత్మరా ఫేణీ ఫుల్లోందీవరలోచనా ॥ 
ఫట్‌మంత్రా స్ఫటికా స్వాహా స్ఫోటా చ ఫట్‌స్వరూపిణీ । 
స్ఫాటికా ఘుటికా ఘోరా స్ఫాటికాద్రిస్వరూపిణీ 11 
వరాంగగా వరధరా వారాహీ వాసుకీ వరా । 
బిందుస్థా బిందునీ వాణీ బిందుచక్రనివాసినీ ॥ 


ర్‌7 


ర్‌రి 


59 


60 


61 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
విద్యాధరీ విశాలాక్షీ కాశీవాసిజనప్రియా । 
వేదవిద్యా విరూపాక్షీ విశ్వయుగ్భాహురూపిణీ ॥ 
(బ్రహ్మశక్తిర్విష్ణు శక్తిః పంచవక్రా శివప్రియా | 
వైకుంఠవాసినీ దేవీ వైకుంఠపదదాయినీ 11 
బ్రహ్మరూపా విష్ణురూపా పరబ్రహ్మమహేశ్వరీ । 
భవప్రియా భవోద్భావా భవరూపా భవోత్తమా ॥ 
భవపారా భవాధారా భాగ్యవత్రియకారిణీ । 
భద్రా సుభద్రా భవదా శుంభదైత్యవినాశినీ ॥ 
భవానీ భైరవీ భీమా భద్రకాళీ సుభద్రికా । 
భగినీ భగరూపా చ భగమానా భగోత్తమా ॥ 
భగప్రియా భగవతీ భగవాసా భగాకరా । 
భగసృష్టా భాగ్యవతీ భగరూపా భగాసినీ ॥ 
భగలింగప్రియా దేవీ భగలింగపరాయణా । 
భగలింగస్వరూపా చ భగలింగవినోదినీ ॥ 


భగలింగరతా దేవీ భగలింగనివాసినీ । 
భగమాలా భగకలా భగాధారా భగాంబరా ॥ 


భగవేగా భగాభూషా భగేంద్రా భాగ్యరూపిణీ । 
భగలింగాంగసంభోగా భగలింగాసవావహా ॥ 


భగలింగసమాధుర్యా భగలింగనివేశితా | 
భగలింగసుపూజ్యా చ భగలింగసమన్వితా ॥ 


భగలింగవిరక్తా చ భగలింగసమావృతా । 
మాధవీ మాధవీ మాన్యా మధురా మధుమానినీ ॥ 


మందహాసా మహామాయా మోహినీ మహదుత్తమా । 
మహామోహా మహావిద్యా మహాఘోరా మహాస్మృతిః ॥ 


మనస్వినీ మానవతీ మోదినీ మధురాననా । 
మేనకా మానినీ మాన్యా మణిరత్నవిభూషితా ॥ 


25 


70 


71 


72 


73 


74 


75 


76 


77 


78 


79 


80 


81 


82 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


మల్లికా మౌళికా మాలా మాలాధరమదోత్తమా । 
మదనా సుందరీ మేధా మధుమత్తా మధుప్రియా ॥ 
మత్తహంసా సమోన్నాసా మత్తసింహమహాసనీ । 
మహేంద్రవల్లభా భీమా మౌల్యం చ మిథునాత్మజా ॥ 
మహాకాల్యా మహాకాలీ మనోబుద్ధిర్మహోత్కటా । 
మాహేశ్వరీ మహామాయా మహిషాసురఘాతినీ | 
మధురా కీర్తిమత్తా చ మత్తా మాతంగగామినీ । 
మదప్రియా మాంసరతా మత్తయుక్కామకారిణీ ॥ 
మైథున్యవల్లభా దేవీ మహానందా మహోత్సవా । 
మరీచిర్మా రతిర్మాయా మనోబుద్ధిప్రదాయినీ i 
మోహా మోక్షా మహాలక్ష్మీర్మహత్సద ప్రదాయినీ । 
యమరూపా చ యమునా జయంతీ చ జయప్రదా ॥ 


యామ్యా యమవతీ యుద్ధా యదోఃకులవివర్ధినీ । 
రమా రామా రామపత్నీ రత్నమాలా రతిప్రియా ॥ 


రత్నసింహాసనన్నా చ రత్నాభరణమండితా । 
రమణీ రమణీయా చ రత్యా రసపరాయణా ॥ 
రతానందా రతవతీ రఘూణాం కులవర్ణినీ I 
రమణారిపరిభ్రాజ్యా రైధా రాధికరత్నజా ॥ 

రావీ రసస్వరూపా చ రాత్రిరాజసుఖావహా । 
బుతుజా బుతుదా బుద్దా బుతురూపా బుతుప్రియా ॥ 
రక్తప్రియా రక్తవతీ రంగిణీ రక్తదంతికా । 
లక్ష్మీన్రజ్ఞా చ లలితా లీలాలగ్నా నితాక్షిణీ ॥ 

లీలా లీలావతీ లోమా హర్షాహ్ల్హాదనపట్టికా । 
బ్రహ్మస్థితా బ్రహ్మరూపా బ్రహ్మణా వేదవందితా ॥ 
బ్రహ్మోద్భవా బ్రహ్మకలా బ్రహ్మాణీ బ్రహ్మబోధినీ | 
వేదాంగనా వేదరూపా వనితా వినతా వసా ॥ 


83 


84 


రిక్‌ 


86 


87 


88 


89 


90 


91 


92 


93 


94 


95 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
బాలా చ యువతీ వృద్ధా బ్రహ్మకర్మపరాయణా । 
వింధ్యస్థా వింధ్యవాసీ చ బిందుయుగ్బిందుభూషణా ॥ 


విద్యావతీ వేదధారీ వ్యాపికా బర్షిణీ కలా । 
వామాచారప్రియా వహ్నిర్వామాచారపరాయణా ॥ 


వామాచారరతా దేవీ వామదేవప్రియోత్తమా । 
బుద్ధేంద్రియా విబుద్దా చ బుద్దా చరణమాలినీ ॥ 


బంధమోచనకర్రీ చ వారుణా వరుణాలయా । 
శివా శివప్రియా శుద్దా శుద్దాంగీ శుక్లవర్ణికా ॥ 
శుక్ల్షపుష్పప్రియా శుక్లా శివధర్మపరాయణా । 
శుక్షస్థా శుక్లినీ శుక్షరూపా శుక్షపశుప్రియా ॥ 
శుక్రస్థా శుక్రిణీ శుక్రా శుక్రరూపా చ శుక్రికా । 
షణ్ముఖీ చ షడంగా చ షట్చక్రవినివాసినీ ॥ 
షద్గంధియుక్తా షోఢా చ షణ్మాతా చ షడాత్శికా | 
షడంగయువతీ దేవీ షడంగప్రకృతిర్వశీ 1 
షడాననా షడస్తా చ షష్టీ షష్టేశ్వరీ ప్రియా । 
షడంగవాదా షోడశీ చ షోఢా న్యాసస్వరూపిణీ ॥ 
షడ్చక్రభేదనకరీ షద్బక్రస్థస్వరూపిణీ । 
షోడశస్వరరూపా చ షణ్ముఖీ షడ్చదాన్నితా 1 
సనకాదిస్వరూపా చ శివధర్మపరాయణా । 

దా సిద్దేశ్వరీ శుద్దా సురమాతా స్వరోత్తమా ॥ 
ఇ ఖ ఇ తైః 
ద్దవిద్యా సిద్దమాతా సిద్దాసిద్దస్వరూపిణీ । 

ఖ ఖ ఇ అ 

రా హరప్రియా హారా హరిణీ హారయుక్‌ తథా ॥ 
హరిరూపా హరిధారా హరిణాక్షీ హరిప్రియా । 
హేతుప్రియా హేతురతా హితాహితస్వరూపిణీ ॥ 
క్షమా క్షమావతీ క్షీతా క్షదఘంటావిభూషణా । 
క్షయంకరీ క్షితీశా చ క్షీణమధ్యసుశోభనా ॥ 


౭ బి 


ల 


27 


96 


97 


98 


99 


100 


101 


102 


103 


104 


105 


106 


107 


108 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


అజాల_ నంతా అపర్ణా చ అహల్యా శేషశాయినీ | 
స్వాంతర్గతా చ సాధూనామంతరానంతరూపిణీ ॥ 


అరూపా అమలా చార్జా అనంతగుణశాలినీ । 
స్వవిద్యా విద్యకా విద్యావిద్యా చారవిందలోచనా ॥ 
అపరాజితా జాతవేదా అజపా అమరావతీ । 
అల్ఫా స్వల్పా అనల్సా9_9_ద్యా అణిమాసిద్ధిదాయినీ 1 
అష్టసిద్ధిప్రదా దేవీ రూపలక్షణసంయుతా । 
అరవిందముఖా దేవీ భోగసౌఖ్యప్రదాయినీ I 
ఆదివిద్యా ఆదిభూతా ఆదిసిద్ధిప్రదాయినీ I 
సీత్మారరూపిణీ దేవీ సర్వాసనవిభూషితా ॥ 
ఇంద్రప్రియా చ ఇంద్రాణీ ఇంద్రప్రస్థనివాసినీ I 
ఇంద్రాక్షీ ఇంద్రవజ్రా చ ఇంద్రమద్యోక్షిణీ తథా ॥ 
ఈలా కామనివాసా చ ఈశ్వరీశ్వరవల్లభా । 
జననీ చేశ్వరీ దీనా భేదా చేశ్వరకర్శకృత్‌ 11 


ఉమా కాత్యాయినీ ఊర్థ్వా మీనా చోత్తరవాసినీ । 
ఉమాపతిప్రియా దేవీ శివా చోంకారరూపిణీ ॥ 
ఉరగేంద్రశిరోరత్నా ఉరగోరగవల్లభా । 
ఉద్యానవాసినీ మాలా ప్రశస్తమణిభూషణా ॥ 
ఊర్ధ్వదంతోత్తమాంగీ చ ఉత్తమా చోర్ద్వకేశినీ । 
ఉమాసిద్ధిప్రదా యాచ ఉరగాసనసంస్థితా I 
బుషిపుత్రీ బుషిచ్చందా బుద్ధిసిద్ధిప్రదాయినీ 1 
ఉత్సవోత్సవసీమాంతా కామికా చ గుణాన్వితా ॥ 
ఏలా ఏకారవిద్యా చ ఏణీ విద్యాధరా తథా । 
ఓంకారవలయోపేతా ఓంకారపరమా కలా ॥ 
ఓం వద వద వాణీ చ ఓంకారాక్షరమండితా । 
ఐంద్రీ కులిశహస్తా చ ఓం లోకపరవాసినీ ॥ 


ఓంకారమధ్యబీజా చ ఓం నమోరూపధారిణీ । 
పరబ్రహ్మస్వరూపా చ అంశుకాంశుకవల్లభా ॥ 


109 


110 


111 


112 


113 


114 


115 


116 


117 


118 


119 


120 


121 


122 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
ఓంకారా అః ఫద్మంత్రా చ అక్షాక్షరవిభూషితా । 
అమంత్రా మంత్రరూపా చ పదశోభాసమన్వితా ॥ 
ప్రణవోంకారరూపా చ ప్రణవోచ్చారభాక్‌ పునః । 
హ్రీంకారరూపా హ్రీంకారీ వాగ్బీజాక్షరభూషణా ॥ 
హృల్లేఖా సిద్ధియోగా చ హృత్పద్మాసనసంస్థితా 1 
బీజాఖ్యానేత్రహృదయా హ్రీంబీజా భువనేశ్వరీ 11 


క్లీం కామరాజక్షిన్నా చ చతుర్వర్గఫల ప్రదా । 
క్తీం క్లీం క్లీం రూపికా దేవీ క్రీం క్రీం క్రీం నామధారిణీ ॥ 


కమలా శక్తిబీజా చ పాశాంకుశవిభూషితా । 
శ్రీం శ్రీంకారా మహావిద్యా శ్రద్ధా శ్రద్ధావతీ తథా ॥ 


ఓం ఐం క్లీం హ్రీం శ్రీం పరా చ క్షీంకారీ పరమా కలా । 
హ్రీం క్లీం శ్రీంకారస్వరూపా సర్వకర్మఫల ప్రదా ॥ 
సర్వాధ్యా సర్వదేవీ చ సర్వసిద్ధిప్రదా తథా । 
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ వాగ్విభూతిప్రదాయినీ ॥ 
సర్వమోక్షప్రదా దేవీ సర్వభోగప్రదాయినీ । 
గుణేంద్రవల్లభా వామా సర్వశక్తిప్రదాయినీ ॥ 
సర్వానందమయిీ చైవ సర్వసిద్ధిప్రదాయినీ I 
సర్వచక్రేశ్వరీ దేవీ సర్వసిద్ధేశ్వరీ తథా ॥ 
సర్వప్రియంకరీ చైవ సర్వసౌఖ్యప్రదాయినీ । 
సర్వానందప్రదా దేవీ బ్రహ్మానందప్రదాయినీ ॥ 
మనోవాంఛితదాక్రీ చ మనోవృద్ధిసమన్వితా | 
అకారాదిక్షకారాంతా దుర్గా దుర్గార్తినాశినీ ॥ 
పద్మనేత్రా సునేత్రా చ స్వధా స్వాహా వషట్కరీ । 
సవర్గా దేవవర్గా చ తవర్గా చ సమన్వితా ॥ 
అంతస్మా వేశ్ళరూపా చ నవదుర్గా నరోత్తమా । 
తత్త్వసిద్ధిప్రదా నీలా తథా నీలపతాకినీ ॥ 


నిత్యరూపా నిశాకారీ స్తంభినీ మోహినీతి చ । 
వశంకరీ తథోచ్చాటీ ఉన్నాద్యాకర్షిణీతి చ ॥ 


29 


123 


124 


125 


126 


127 


128 


129 


130 


131 


132 


133 


134 


135 


136 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


మాతంగీ మధుమత్తా చ అణిమా లఘిమా తథా । 
సిద్ధా మోక్షప్రదా నిత్యా నిత్యానందప్రదాయినీ ॥ 
రక్తాంగీ రక్తనేత్రా చ రక్తచందనభూషితా । 
స్వల్పసిద్ధిః సుకల్పా చ దివ్యాచరణశుక్రభా ॥ 
సంక్రాంతిః సర్వవిద్యా చ సస్యవాసరభూషితా 1 
ప్రథమా చ ద్వితీయా చ తృతీయా చ చతుర్ధికా 11 
పంచమీ చైవ షష్టీ చ విశుద్దా సప్తమీ తథా | 
అష్టమీ నవమీ చైవ దశమ్యేకాదశీ తథా ॥ 
ద్వాదశీ త్రయోదశీ చ చతుర్దశ్యథ పూర్ణిమా । 
అమావస్యా తథా పూర్వా ఉత్తరా పరిపూర్ణిమా ॥ 
ఖడ్గినీ చక్రిణీ ఘోరా గదినీ శూలినీ తథా । 
భుశుండీ చాపినీ బాణా సర్వాయుధవిభూషణా ॥ 
కులేశ్వరీ కులవతీ కులాచారపరాయణా । 
కులకర్మసురక్తా చ కులాచారప్రవర్ధినీ 11 

కీర్తిః శ్రీశ్చరమా రామా ధర్మాయె సతతం నమః । 
క్షమా ధృతి స్మ ఎతిర్మేధా కల్పవృక్షనివాసినీ 11 
ఉగ్రా ఉగ్రప్రభా గౌరీ వేదవిద్యావివర్ధినీ । 

సాధ్యా సిద్ధా సుసిద్దా చ విప్రరూపా తథైవ చ ॥ 
కాలీ కరాలీ కాల్యా చ కాలదైత్యవినాశినీ । 

కౌలినీ కాలికా చైవ కచటతపవర్ణికా ॥ 


జయినీ జయయుక్తా చ జయదా జృంభిణీ తథా । 
స్రావిణీ ద్రావిణీ దేవీ భరుండా వింధ్యవాసినీ ॥ 
జ్యోతిర్భూతా చ జయదా జ్వాలామాలాసమాకులా । 
భిన్నా భిన్నప్రకాశా చ విభిన్నా భిన్నరూపిణీ ॥ 
అశ్వినీ భరణీ చైవ నక్షత్రసంభవాన్నితా । 

కాశ్యపీ వినతా ఖ్యాతా దితిజా దితిరేవ చ ॥ 

కీర్తి కామ ప్రియా దేవీ కీర్యా కీర్తివివర్ధినీ । 
సద్యోమాంససమాలబ్దా సద్యశ్ళిన్నాసి శంకరా 11 


137 


138 


139 


140 


141 


142 


143 


144 


145 


146 


147 


148 


149 


150 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


దక్షిణా చోత్తరా పూర్వా పశ్చిమా దిక్‌ తథైవ చ । 
అగ్నినైర్భతివాయవ్యా ఈశాన్యా దిక్తథా స్మృతా ॥ 
ఉర్భ్వాంగా౭_ధోగతా శ్వేతా కృష్ణా రక్తా చ పీతికా | 
చతుర్వర్గా చతుర్వర్ణా చతుర్మాత్రాత్మికాక్షరా | 
చతుర్ముఖీ చతుర్వేదా చతుర్విద్యా చతుర్ముఖా | 
చతుర్గణా చతుర్మాతా చతుర్వర్గఫల ప్రదా ॥ 
ధాత్రీ విధాత్రీ మిథునా నారీ నాయకవాసినీ । 
సురా ముదా ముదవతీ మోదినీ మేనకాత్మజా ॥ 
ఊర్థ్వకాలీ సిద్ధికాలీ దక్షిణాకాలికా శివా । 

నీల్యా సరస్వతీ సాత్వం బగలా ఛిన్నమస్తకా ॥ 
సర్వేశ్వరీ సిద్ధివిద్యా పరా పరమదేవతా । 
హింగులా హింగులాంగీ హింగులాధరవాసినీ ॥ 


హింగులోత్తమవర్ణాభా హింగులాభరణా చ సా । 
జాగ్రతీ చ జగన్మాతా జగదీశ్వరవల్లభా ॥ 


జనార్దనప్రియా దేవీ జయయుక్తా జయప్రదా । 
జగదానందకారీ చ జగదాహ్లదకారిణీ ॥ 
జ్ఞానదానకరీ యజ్ఞా జానకీ జనకప్రియా । 
జయంతీ జయదా నిత్యా జ్వలదగ్నిసమప్రభా ॥ 
బింబాధరా చ బింబోష్టీ కైలాసాచలవాసినీ । 
విభవా బడబాగ్నిశ్చ అగ్నిహోత్రఫలప్రదా ॥ 
మంత్రరూపా పరా దేవీ తథైవ గురురూపిణీ । 
గయా గంగా గోమతీ చ ప్రభాసా పుష్కరాపి చ ॥ 
వింధ్యాచలరతా దేవీ వింధ్యాచలనివాసినీ 
బహుబహుసుందరీ చ కంసాసురవినాశినీ ॥ 
శూలినీ శూలహస్తా చ వజ్రా వజ్రధరాపి చ । 
దుర్గా శివా శాంతికరీ బ్రహ్మాణీ బ్రాహ్మణప్రియా ॥ 
సర్వలోకప్రణేత్రీ చ సర్వరోగహరాపి చ । 
మంగలా శోభనా శుద్ధా నిష్కలా పరమా కలా ॥ 


వ. 


151 


152 


153 


154 


155 


156 


157 


158 


159 


160 


161 


162 


163 


164 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
విశ్వేశ్వరీ విశ్వమాతా లలితా వాసితాననా । 
సదాశివా ఉమా క్షేమా చండికా చండవిక్రమా ॥ 
సర్వదేవమయీ దేవీ సర్వాగమభయాపహా । 
బ్రహ్మేశవిష్ణునమితా సర్వకల్యాణకారిణీ I 
యోగినీ యోగమాతా చ యోగీంద్రహృదయస్థితా । 
యోగిజాయా యోగవతీ యోగీంద్రానందయోగినీ ॥ 


ఇంద్రాదినమితా దేవీ ఈశ్వరీ చేశ్వర ప్రియా | 
విశుద్ధిదా భయహరా భక్తద్వేషిభయంకరీ ॥ 


భవవేషా కామినీ చ భరుండా భయకారిణీ । 
బలభద్రప్రియాకారా సంసారారవతారిణీ ॥ 


పంచభూతా సర్వభూతా విభూతిర్భూతిధారిణీ | 
సింహవాహా మహామోహా మోహపాశవినాశినీ ॥ 


మందురా మదిరా ముద్రా ముద్రాముద్గరధారిణీ । 
సావిత్రీ చ మహాదేవీ పరప్రియవినాయికా ॥ 


యమదూతీ చ పింగాక్షీ వైష్ణవీ శంకరీ తథా । 
చంద్రప్రియా చంద్రరతా చందనారణ్యవాసినీ 11 


చంద్రనేత్రసమాయుక్తా చండదైత్యవినాశినీ I 
సర్వేశ్వరీ యక్షిణీ చ కిరాతీ రాక్షసీ తథా ॥ 


మహాభోగవతీ దేవీ మహామోక్షప్రదాయినీ । 
విశ్వహంత్రీ విశ్వరూపా విశ్వసంహారకారిణీ 1 


ధాత్రీ చ సర్వలోకానాం హితకారణకామినీ । 
కమలా సూక్ష్మదా దేవీ ధాత్రీ హరవినాశినీ ॥॥ 


సురేంద్రపూజితా సిద్ధా మహాతేజోవతీతి చ । 
పరా రూపవతీ దేవీ త్రైలోక్యాకర్షకారిణీ ॥ 


ఓం 


ఇతి తే కథితం దేవి పీతానామసహగస్రకమ్‌ । 
పఠేద్వా పాఠయేద్వాపి సర్వసిద్ధిః భవేత్రియే ॥ 


165 


166 


167 


168 


169 


170 


171 


172 


173 


174 


175 


176 


177 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 
ఇతి మే విష్ణునా ప్రోక్తం మహాస్తంభకరం పరమ్‌ । 
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సంధ్యాకాలే చ పార్వతి ॥ 
ఏకచిత్తః పఠేదేతత్‌ సర్వసిద్ధిర్భవిష్యతి । 
ఏకవారం పఠేద్యస్తు సర్వపాపక్షయో భవేత్‌ ॥ 
ద్వివారం ప్రపఠేద్యస్తు విఘ్నేశ్వరసమో భవేత్‌ । 
త్రివారం పఠనాద్దేవి సర్వం సిద్ధృతి సర్వథా ॥ 
స్తవస్యాస్య ప్రభావేణ సాక్షాత్‌ భవతి సువ్రతే । 
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్జీ లభతే ధనమ్‌ ॥ 
విద్యార్థీ లభతే విద్యాం తర్మవ్యాకరణాన్వితమ్‌ । 
మహిత్వం వత్సరాంతాచ్చ శత్రుహానిః ప్రజాయతే ॥ 
క్షోణీపతిర్వశస్తస్య స్మరణే సదృశో భవేత్‌ । 
యః పఠేత్‌ సర్వదా భక్త్యా శ్రేయస్తు భవతి ప్రియే ॥ 


గణాధ్యక్షప్రతినిధిః కవిః కావ్యపరో వరః । 
గోపనీయం ప్రయత్నేన జననీజారవత్‌ సదా ॥ 


హేతుయుకో భవేన్నిత్యం శక్తియుక్తః సదా భవేత్‌ 1 
య ఇదం పఠతే నిత్యం శివేన సదృశో భవేత్‌ ॥ 


జీవన్ధర్మార్థభో గీ స్యాత్‌ మృతో మోక్షపతిర్భవేత్‌ I 


సత్యం సత్యం మహాదేవి సత్యం సత్యం న సంశయః ॥ 


స్తవస్యాస్య ప్రభావేణ దేవేన సహ మోదతే । 

సుచిత్తాశ్చ సురాస్సర్వే స్తవరాజస్య కీర్తనాత్‌ ॥ 
పీతాంబరపరీధానాం పీతగంధానులేపనామ్‌ । 
పరమోదయకీర్తిః స్యాత్‌ పరతస్సురసుందరిః ॥ 


ఇతి శ్రీ ఉత్కటశమృరే నాగేంద్రప్రయాణతంత్రే షోడశసాహసే 
విష్ణుశంకరసంవాదే పీతాంబరీ సహస్రనామస్తోత్రమ్‌ సమాప్తమ్‌ 


హ్రీం 


33 


178 


179 


180 


181 


182 


183 


184 


185 


186 


187 


188 


34 శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


శ్రీ దక్షిణాదేవి స్తోత్రము 
శ్రీ బ్రహ్మవైవర్తపురాణము-2, ప్రకృతిఖండం-71-80 
= పురా గోలోకగోపీ త్వం గోపీనాం ప్రవరా పరా । 
రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణప్రేయసీ ప్రియే ॥ 
కార్తికే పూర్ణిమాయాం తు రాసే రాధామహోత్సవే । 
ఆవిర్భూతా దక్షిణాంశాత్మృష్ణస్యాతో హి దక్షిణా ॥ 
పురాత్వంచ సుశీలాఖ్యా శీలేన సుశుభేన చ । 
కృష్ణదక్షాంశవాసాచ్చ రాధాశాపాచ్చ దక్షిణా ॥ 


గోలోకాత్వం పరిధ్వస్తా మమ భాగ్యాదుపస్థితా ॥ 
కృపాం కురు త్వమేవాద్య స్వామినం కురు మాం ప్రియే ॥ 
కర్యాణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా । 
త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్టలమ్‌ 11 
ఫలశాఖావిహీనశ్చ యథా వృక్షో మహీతలే । 
త్వయా వినా తథా కర్మ కర్ళ్యాణాం చ న శోభతే ॥ 
బ్రహ్మవిష్ణుమహేశాశ్ళ్చ దిక్సాలాదయ ఏవ చ । 
కర్మణ శ్చ ఫలం దాతుం న శక్తాశ్చ త్వయా వినా ॥ 
కరర. స్వయం బ్రహ్మా ఫలరూపీ మహే వాశ్వరః | 
యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ ॥ 
ఫలదాతా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతే పరః । 
స్వయం కృష్ణశ్చ భగవాన్న చ శక్తస్వయా వినా ॥ 
త్వమేవ శక్తిః కానే మే శశ్వజ్ఞన్మని జన్మని ॥ 
సర్వకర్మణి శకోల హం త్వయా సహ వరాననే! ॥ 
థ్వానము 
లక్ష్మీ దక్షాంశసమ్భూతాం దక్షిణాం కమలాకలామ్‌ । 
సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణామ్‌ I 
విష్ణోఃశక్తిస్వరూపం చ పూజితాం వనితాం శుభామ్‌ | 
శుద్ధిదాం శుద్ధిరూపాం చ సుశీలాం శుభదాం భజే ॥ 
మహామంత్రం :'ఓం శ్రీం శ్లీం (పం దక్షిణాయి స్వాహా” 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 35 


లఘు హోమపద్ధతి 
శ్రీ కుర్తాళం పీఠాధిపతులు, శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి వారి 
ఆశీస్సులతో... 

(సంస్కృత భాషలో పరిచయములేనివారికి క్షప్తముగా చిన్న హోమములు 
స్వయముగా చేసుకోదలచిన వారికి ఇది ఉద్దేశించ బడినది.) 

కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని, ఉతికిన గుడ్డలు కట్టుకొని తూర్పు 
వైపుకాని, ఉత్తరము వైపుకాని తిరిగి, పీటపైకాని, వస్త్రముపైకాని కూర్చుండవలెను. 
ఎదురుగా రాగి కుండమునుకాని లేక ఇటుకలతో చేసిన తాత్కాలిక కుండమును గాని 
ఏర్పాటుచేసికొని ఉండవలెను. జలపాత్రను పెట్టుకొని దానిలో ఉద్ధరిణవేసి ఒక ఆకుతో 
నీటిని త్రిప్పుచూ “బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మాతృ గణములారా! వేదములారా! 
సముద్రములారా! భూదేవతా! గంగ, యమున, గోదావరి, కృష్ణ మొదలగు నదులారా! 
ఈ నీటిలో ప్రవేశించి తీర్ధజలముగా మార్చవలసినదిగా ప్రార్థిస్తున్నాము. 

ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, 
భర్గో దేవస్య ధీ మహి, ధియో యో నః ప్రచోదయాత్‌. ఓం ఆపో జ్యోతీ రసోమృతం 
బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌. 
సంకల్పము : నా కోరిక సిద్ధించుట కొరకు శ్రీబగలాముఖీ మంత్రహోమము 
చేయుచున్నాను. శ్రీ గురుభ్యో నమః అని గురువులకు నమస్కరించి, మూలమంత్రమును 
స్మరించుచు కలశములోని నీరు కొంచెము తీసుకొని కుండములో చల్లవలెను. 
అదేవిధముగా పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు దానిలోవేసి “శ్రీ బగలాముఖీ 
పరదేవతా హోమకుండాయ నమః” అని హోమకుండమునకు నమస్కారము 
చేయవలెను. కుండముయొక్క అంచులమీద 8 దికుుయందు అక్షతలతో ఈ క్రింది 
మంత్రములు చెప్పుచూ పూజించవలెను. 
1. తూర్పు - అగ్నయే నమః, 2. ఆగ్నేయము - హుతవహాయ నమః, 3. దక్షిణము 
- హుతాళినే నమః, 4. నైర్భతి - కృష్ణవర్మనే నమః, 5. పడమర - దేవముఖాయ 
నమః, 6. వాయవ్యము - సప్తజిహ్వాయ నమః, 7. ఉత్తరము - వైశ్వానరాయ నమః, 
8. ఈశాన్యం - జాతవేదసే నమః 
అగ్నిపీఠపూజ : కుండములోపల దశ (10) దిక్కుల యందు అక్షతలతో పూజించవలెను. 


36 శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


1. తూర్పు - ఓం పీతాయై నమః, 2. ఆగ్నేయం -ఓం శ్వేతాయై నమః, 3. దక్షిణం 
- ఓం అరుణాయై నమః, 4. నైరృతి - ఓం కృష్ణాయె నమః, 5. పడమర - ఓం 
ధూమాయై నమః, 6. వాయవ్యం - ఓం తీవ్రాయై నమః, 7. ఉత్తరం - ఓం 
విస్ఫులింగిన్యై నమః, 8 ఈశాన్యం - ఓం రుచిరాయై నమః, 9. ఊర్థ్వము జా 
(ఈశాన్యము - తూర్పు మధ్య) ఓం జ్వాలిన్యై నమః, 10. అధోదిక్కు - (నైబుతి - 
పడమర మధ్య) ఓం రం సర్వశక్తి కమలాసనాయ నమః 

ఆసనపూజ : “రం వహ్వాసనాయనమః” అని అగ్ని ఆసనమునకు నమస్మరించ 
వలయును. 

అగ్నిజ్వలనము : చిన్న కట్టెముక్కలు, పిడకల ముక్కలు ఉపయోగించి వానిపై 
కర్పూరముపెట్టి, అగ్నిని ముట్టించవలయును. 8 సార్లు “ఓం” కారమును ఉచ్చరించి 
అమృత బీజమగు “వం” మూడుసార్లు ఉచ్చరించి, రం? అను అగ్నిబీజమును 7 సార్లు 
ఉచ్చరించి “రం వహ్నిమూర్తయే నమః” అనుచూ మంటలలోనికి అగ్నిదేవుడు దిగినట్లుగా 
భావించి, నమస్మరించవలయును. 


కుడిచేతిలో నీళ్ళు పోసుకొని కుండము చుట్టూ “హుంఫట్‌' అని పలుకుచూ 
అగ్నిచుట్టూ రక్షాకవచము నిర్మించినట్లు భావించుచు నీరు పోయవలెను. 

మండుచున్న కట్టెపుల్లలో నుండి ఒక పుల్లనుతీసి “హూం ఫట్‌ క్రవ్యాదేభ్యః 
స్వాహా” అనుచూ నైబుతి దిక్కున వేసి, దానిని రాక్షసులకు అర్చించినట్లు భావించవలెను. 

అగ్నిదేవుడు పూర్తిగా అవతరించి అనుగ్రహించుట కొరకు ఈ క్రింది 
మంత్రములు చదువవలెను. 
1 భూర్భువస్సువరోం, 2. హూం వహ్నిచైతన్యాయ నమక. త. చిత్పింగళ హనహన 
దహదహ పచపచ సర్వజ్ఞ ఆజ్ఞాపయ స్వాహా, 4 హ్రీం హ్రీం జ్వలజ్వల ప్రజ్వల 
(ప్రజ్వల హుం ఫట్‌ స్వాహా, 5. ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి 
సాధయ స్వాహా. 6. అగ్నిం ప్రజ్వలితం వందే జాతవేదం హుతాశనం, సువర్ణవర్ణమమలం 
సమిద్ధం విశ్వతో ముఖం. అగ్ని దేవునకు నమస్మరించవలయును. 
పంచపూజ : వం జలతత్వాత్మకాయ నమః పాద్యం సమర్పయామి, అర్ధ్యం సమర్పయామి, 
ఆచమనం సమర్పయామి అని ఉద్ధరిణిడు నీళ్ళు మూడుసార్లు కుండములో వేయవలెను. 
లం పృథ్వీతత్వాత్మకాయ నమః - గంధం ధారయామి అని తడి గంధమును చల్లవలెను. 
హం ఆకాశతత్వాత్మకాయ నమః - పుష్పైః పూజయామి అనుచు పూలు వేయవలెను. 
యం - వాయుతత్వాత్మకాయ నమః - ధూపమాఘ్రాపయామి అని అగరుబత్తితో 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 37 


ధూపము చూపించవలయును. 


రం - తేజస్తత్వాత్మకాయ నమః - దీపం దర్శయామి అనుచు దీపమును వెలిగించి 
చూపించివలయును. 


ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి 
అనుచు ఒక చుక్క నీరు వేయవలెను. 
“ఆం అమృతతత్వాత్మకాయ నమః “నైవేద్యం సమర్పయామి” అనుచు మధుర 
పదార్థములను మూలమంత్రము చదువుచూ సమర్పించవలెను. 


శ్రీ బగలాముఖీ మూలమం(త్రమ్‌ 


ఓం హం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం స్త్రమృయ జిహ్వాం 
కీలయ బుద్ధిం నాశయ హ్లీం ఓం స్వాహా । 


ఎదురుగా నేతిపాత్రను పెట్టుకొని దర్భతో కుండములో దానిని కాల్చి, ఆ 
మంటను నేతిలో ప్రతిఫలింప చేయవలెను. ఆహుతులు వేయుటకు సుక్కు (కొయ్యతో 
చేసిన పెద్ద మూతిగల పొడుగాటి గరిటె) స్రువము (కొయ్యతో చేసిన చిన్న మూతిగల 
చెంచావంటిది.) ఉపయోగించవలెను. పాత్రలో నుండి స్రువముతో కుడిప్రక్క నుండి 
నమః అని నేతిని తీసికొని “ఓం అగ్నయే స్వాహా” అని ఆహుతి వేయవలెను. 
ఎడమభాగము నుండి నమః అని నేతిని తీసికొని ఓం సోమాయ స్వాహా అని ఆహుతి 
వేయవలెను. మధ్య నుండి నమః అని తీసికొని ఓం అగ్ని సోమాభ్యాం స్వాహా అని 
ఆహుతి వేయవలెను. మరల కుడివైపు నుండి నమః అని నేతిని తీసికొని ఓం అగ్నయే 
స్విష్టకృతే స్వాహా అని ఆహుతి వేయవలెను. మధ్యనుండి నమః అని నేతిని తీసికొని 
1 ఓం భూః స్వాహా, 2. ఓం భువః స్వాహా, 3. ఓం సువః స్వాహా, 4. ఓం భూర్భువస్సువః 
స్వాహా అని ఆహుతులు వేయవలెను. 

“ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ స్వాహా” 
అని ౩ సార్లు ఆహుతులు వేయవలెను. 

ఈ క్రింది మంత్రములతో ఒక్కొక్క ఆహుతిని వేయవలెను. 

1. ఓం అగ్నిజిహ్వాభ్యః స్వాహా, 2. ఓం జిహ్వాధిదేవతాభ్యః స్వాహా, 3. ఓం 
షడంగదేవతాభ్యః స్వాహా, 4. ఓం అష్టమూర్తిభ్యః స్వాహా, 5, ఈఠ అష్టమాతృకాభ్యః 
స్వాహా, 6. ఓం అష్టభైరవేభ్యః స్వాహా, 7. ఓం దిక్సాలకేభ్యః స్వాహా - స్రువముతో 4 
సార్లు నేతిని తీసికొని (సుక్కు నందు వేసి దానిపై ఒక పువ్వు నుంచి (స్తువమును 


38 శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


దానిపై బోర్లించి “ఓం వైశ్వానర జాతవేద ఇహావహ లోహితాక్ష సర్వకర్మాణి సాధయ 
వౌషట్‌” అనుచు ఆహుతి వేయవలెను. 

ఓం శ్రీం హ్రీం క్తీం గౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ 
స్వాహా అనుచు ఒక ఆహుతి వేయవలెను. శ్రీగురుభ్యో నమః అని గురువును స్మరించుచూ 
స్వాహా అని ఆహుతి వేయవలెను. 'ఓం హ్రీం సిద్ధగురో ప్రసీద హ్రీం ఓం” అని 11 
ఆహుతులు స్వాహాంతముగా వేయుట అధిక ఫలదాయకము. 

ఓం శ్రీ బగలాముఖీ యోగపీఠాయ నమః స్వాహా అనుచూ ఆహుతి 
వేయవలెను. 


ఆ తరువాత మూలమంత్రమును 10 సార్లు ఉచ్చరించుచూ, దేవతను 
అగ్నియందు అవతరింపచేయవలెను. ప్రాణప్రతిష్ట మంత్రము పురశ్చరణ చేసినవారు 
దానిని ఉపయోగించవచ్చును. అగ్ని, ఇష్టదేవతల ముఖము ఒకటి అగుటకు 
శ్రీబగలాముఖీ మూలమంత్రముతో 25 ఆహుతులు స్రువముతో వేయవలెను. ఇద్దరు 
దేవతల నాడులు ఒకటి అగుటకు 11 ఆహుతులు శ్రీ బగలాముఖీ మూలమంత్రములో 
వేయవలెను. 


ఇప్పుడు దేవత అగ్నిలోకి అవతరించినది కనుక పాద్యము, అర్భ్యము, గంధము, 
పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము సమర్పించవలెను. నైవేద్యమును శ్రీ బగలాముఖీ 
మూలమంత్రము చెప్పుచూ స్వాహా అనుచూ అగ్నిలో వేయవలెను. పిమ్మట శ్రీ 
బగలాముఖీ మూలమంత్రముతో 10 ఆహుతులు వేయవలెను. సుక్కు స్రువము 
లేనివారు ఉద్ధరిణలు వాడవచ్చును. ఇప్పుడు సాధకుడు తన ప్రయోజనమును 
అనుసరించి, తగిన వస్తువులతో హోమము చేయవలెను. ప్రతిసారి మంత్రమునకు 
చివర స్వాహా అనుచూ ఆహుతి వేయవలెను. చేయదలచుకున్న ఆహుతుల సంఖ్య 
పూర్తయిన తరువాత ఈ క్రింది మంత్రములతో మహావ్యాహృతి హోమము చేయవలెను. 
1. ఓం భూః అగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహా, 2. ఓం భువః వాయవే చ 
అంతరిక్షాయ చ మహతే స్వాహా, 3. ఓం సువః ఆదిత్యాయ చ దివే చ మహతే చ 
స్వాహా, 4 ఓం భూర్భువస్సువః చంద్రమసే చ నక్షతేభ్యశ్చ దిగ్భ్వశ్చ మహతే చ 
స్వాహా - అనుచు 4 ఆహుతులు సమర్పించవలెను. తరువాత (బ్రహ్మోర్పణ 
మంత్రహోమము. 

ఓం తత్సత్‌ ఇతః వూర్వం ప్రాణబుద్ధిదేవాధ ర్మాధి కారజా(గత్‌ 
స్వప్నసుషుప్య్యవస్థాసు మనసా వాచా కర్మణా యత్‌ స్మృతం యదుక్తం యచ్చ కృతం 


శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 39 


తత్సర్వం బ్రహ్మార్పణం భవేత్‌ భూః స్వాహా అని ఆహుతి వేయవలెను. 
పూర్ణాహుతి : (స్తుక్కులోగాని ఒక గిన్నెలోకాని లెక్కపెట్టుచూ 12 సార్లు స్రువముతో 
నేతిని వేసి 


కీలయ బుద్ధిం నాశయ హ్రీం ఓం స్వాహా వౌషట్‌ 

అని మూలమంత్రమును చెబుతూ, నిలబడి 'పూర్ణాహుతిం జుహోమి” అనుచు అగ్నిలో 
వేయవలెను. కొబ్బరికాయ గాని, ఖర్జూరకాయ గాని, పోకకాయ (వక్క కాని పెట్టి 
దేవతా వర్ణము గలిగిన పట్టుగుడ్డలో చుట్టి పూర్ణాహుతి ద్రవ్యముగా ఉపయోగించవచ్చును. 
దీనితో నవరత్నములు గూడా వేయవచ్చును. ఇందులో 12 ఆహుతులు నేయి మాత్రమే 
విధి. మిగిలినవి అధికశక్తిదాయకములు మాత్రమే. 
దేవతాబలి : పూర్ణాహుతి ముందు 'మంచి గుమ్మడికాయ” మంత్రపూర్వకముగా ఖండించి 
సమర్చించవచ్చును. ఇది ఆటంకములను, ఆపదలను తొలగించి, అభీష్టములను 
ప్రసాదించును. లేత కొబ్బరికాయ పూర్తిగా పీచుతీసి, కుంకుమ రాసి, పగులకొట్టకుండ 
“శ్రీ బగలాముఖీ పరదేవతాయై బలిం సమర్పయామి” అంటూ కుండములో వేయవలెను. 

పూర్ణాహుతి అనంతరము, దిక్సాలకులకు ఎర్ర అన్నము ముద్దగాని, కోసి 
కుంకుమ అద్దిన నిమ్మకాయ డిప్పగాని ఈ క్రింది మంత్రములు చెప్పుచూ బలి 
సమర్పించవలెను. కుండము బయట ఆకుగాని, కాగితమును గాని పెట్టి ఆయా దిక్కులలో 
బలి సమర్పణ చేయవలెను. 


1. తూర్పు - లం ఇంద్రాయ నమః, 2. ఆగ్నేయము - రం అగ్నయే నమః, శి. 
దక్షిణము - హం యమాయ నమః, 4. నైబుతి - షం నిర్భతయే నమః, 5. పడమర 
- వం వరుణాయ నమః, 6. వాయవ్యము - యం వాయవే నమః, 7. ఉత్తరం - సం 
సోమాయ నమః, 8. ఈశాన్యం - శం ఈశానాయ నమః, 9. ఊర్ధ్వం - ఆం 
బ్రహ్మణే నమః, 10. అధో - హ్రీం అనంతాయ నమః. 

భూతబలి : ఈశాన్యమున ఆకువేసి పెద్ద ఎర్ర అన్నము ముద్ద పెట్టి, ఈ క్రింది 
మంత్రముతో భూతములకు బలి సమర్పించవలెను. లేదా కొబ్బరికాయ కొట్టి, కుంకుమ 
వేసి, నీరుచల్లి బలిని సమర్పించవచ్చును. “నమః సర్వవిఘ్న కృద్భ్యః సర్వభూతేభ్యో 
హుం ఫట్‌ స్వాహా” 

ఉద్వాసన : 1. దేవతకు - “ఓం శ్రీ బగలాముఖీ పరదేవతా! నా అభీష్టమును నెరవేర్చి, 


40 శ్రీ బగలాముఖీదేవ్యుపాసన 


మరల నేను పిల్చినప్పుడు వచ్చునట్లుగా ప్రస్తుతము నీ స్వస్థానమునకు వెళ్ళవలసినదిగా 
ప్రార్థిస్తున్నాము” అని చెప్పి కుడిచేతిలో నీళ్ళు పోసుకొని కుండములో వదలవలెను. 
2. అగ్నికి - ఓ అగ్నిదేవా! నా అభీష్టమును ప్రసాదించి మరల నేను పిలిచినపుడు 
వచ్చునట్లుగా నీ స్వస్థానమునకు వెళ్ళవలసినదిగా ప్రార్థిస్తున్నాను. అని కుడిచేతిలో 
నీళ్ళు పోసుకొని కుండములో వదలవలెను. 

ఇప్పటికి హోమము పూర్తయినది. హోమభస్మమును నేతితో కలిపి బొట్టు 
పెట్టుకొనవలెను. 
హోమద్రవ్యములు : పురశ్చరణలో భాగముగా దేవతాప్రీతికి - 1. నెయ్యి, 2. నువ్వుల 
నూనె, 3. నువ్వులు, 4. బియ్యము, 5. బెల్లము, మధుర వస్తువులు, 6. పండ్ల 
ముక్కలు, 7. పూలు, 8. ఎజుపు / పసుపు అక్షతలు, 9. కొబ్బరి ముక్కలు / పొడి. 
వశీకరణమునకు : 1. ఎర్రని అక్షతలతో కలిసిన నువ్వులు, 2. బెల్లము, 3. జొన్నలతో 
కలిపిన నువ్వులు, 4. మధుర వస్తువులు, ఎరుపు రంగు పూలు. 
ఐశ్వర్యమునకు : 1. తామరపూలు, 2. కలువపూలు, 8. పసుపుపచ్చ రంగు పూలు, 
4. తామర గింజలు, 5. మారేడు దళములు / సమిధలు / పండ్ల ముక్కలు. 
దుష్టగ్రహ రోగ నివారణకు, దుష్ట వశీకరణకు : 1. ఆవాలు, 2. ఉప్పు కుంకుమ 
కలిపినది, 3. మిరియాలు, 4. మిరపకాయలు, 5. వేప, ఊడుగ సమిధలు, మేడి 
సమిధలు. 
వివాహసిద్ధికి : పసుపు, జీలకర్ర, బెల్లము, పేలాలు. 
సంతానమునకు : తామరగింజలు, మామిడి పండ్ల ముక్కలు / మామిడి తాండ్ర 
ముక్కలు, వెన్న మినప సున్ని గారె ముక్కలు, మామిడి, రావి సమిధలు. 
సూచన : రోగ నివారణకు ఆయుర్వేదములో చెప్పబడిన మూలికలను 
హోమద్రవ్యములుగా వాడవచ్చును. 
హోమము మధ్య లేవవలసి వచ్చినచో 

1. ఓం భూః స్వాహా, 2. ఓం భువః స్వాహా, 3. ఓం సువః 

స్వాహా, 4. ఓం భూర్భువస్సువః స్వాహా - అని 4 ఆహుతులు వేసి, లేచి వెళ్ళి, మళ్ళీ 
వచ్చి ఇవే నాలుగు ఆహుతులు వేసి హోమము మరల చేయవలెను. మధ్యకాలములో 
అగ్ని ఆరరాదు. ఒకరోజేకాక ఎక్కువ రోజులు చేసినా - ఇదే పద్ధతి. 


శ్రీః 


